తెలుగు బాల నాహిత్యం 


భారత సూక్తులు 


సంకలనం 


ఎ(శ్రాంతాచార్య, కళాగెతమి 


డా. బులుసు వెంకటపత్యనారాయణమూర్తి 


కళాగెతమి 


7-29-7, టి.నగర్‌, రాజమం(డ్రి-533101 
ఫోన్‌ ; 2441829 


భారత సూక్తులు - నన్నయభట్టు 


పూజ్యుడవు పురాణపురుషుండ వీశుండ 

వ(ప్రమేయుడవు చరాచరంబు 

లయిన భూతరాసు లచ్యుత నీయంద 

బుట్టు నిలుచు లయము బొందుచుండు 3-1-126 1 


ఓ పరమాత్మా! నీవు పూజ్యుడవు. పురాణపురుషుడవు, సమస్త లోక రక్షకుడవు, స్థావర 
జంగమాత్మకములైన సర్వభూతములు నీయందే పుట్టుచు, పెరుగుచు, నాశనమగుచుండును. 


నరక శిశుపాలు రాదిగ 

ధరణీకంటకుల నధిక బలదర్పుల బ 

ల్వుర వధియింపగ మహి నవ 

తరించిన మహాత్ముడవు నుత స్థిర శక్తిన్‌ 3-1-128 2 


ఓ పరమాత్మా! నీవు నరకుడు, శిశుపాలుడు మొదలైన ప్రజాకంటకులను పలువురను 
నాశనము చేయుటకు భూమియందవతరించిన మహాత్ముడవు. 


అనృతము మదమును మత్సర 

మును (క్రోధమునను వికారములు వొరయునేె ని 

న్ననుపమ గుణముల నీ కొరు 

లెన పోల్పగ గలరె సురమునీం(ద్ర ప్రణుతా! 3-1-129 3 


దేవతలచేతను, మునీంద్రులచేతను సోత్రము చేయబడువాడా ! క్రోధ మోహాది 
వికారములు లేని నీతో గుణసంపద విషయమున పోలిక తెచ్చుటకు మరెవ్వరును లేరు. 


తగునిది తగదని యెదలో 
వగవక సాధులకు పేదవారల కెగ్గుల్‌ 


మొగిచేయు దుర్వినీతుల 
కగు ననిమిత్తాగతంబులయిన భయంబుల్‌ 1-1-85 4 


ఇది తగినదా తగనిదా యని మనసున ఆలోచింపక సజ్జనులకు, నిరుపేదలకు 
కావలెనని అపకారములు చేయు దుర్మార్గులకు అకారణముగ ఆపదలు కలుగును. 


తన యెణిగిన యర్హం బొరు 

డనఘా ! యిది యెట్లు సెప్పుమని యడిగిన జె 

ప్పుని వాడును సత్యము సె 

ప్పని వాడును ఘోరనరక పంకమున బడున్‌ 1-1-136 5 


తనకు తెలిసిన ప్రయోజనమును ఇతరుడు తెలిసికొనగోరి (ప్రార్దించిన చెప్పనివాడును, 
సత్యము చెప్పనివాడును ఘోరనరకమున పడిపోవును. 


ఎంత శాంతులయ్యు నెంత జితేంద్రియు 

లయ్యు కడు వివిక్తమయిన చోట 

సతుల గోష్టి చిత్త్రచలన మొందుదు రెందు 

కాము శక్తి నోర్వ గలరె జనులు 1-3-38 6 


మిక్కిలి శాంతమూర్తులైనను, ఇంద్రియములను జయించినవారైనను ఏకాంత ప్రదేశమున (స్తీజనముతో 
కూడియుండిన మనసు నిలుకడ కోల్పోవుదురు. మానవులు మన్మధుని బలము నెదిరింప లేరు. 


అలిగిన నలుగక యెగ్గులు 

వలికిన మణి విననియట్ట (ప్రతివచనంబుల్‌ 

వలుకక బన్నమువడి యెడ 

దలపక యున్నతడ చూవె ధర్మజ్ఞ డిలన్‌ 1-3-111 7 


ఎదుటివాడు కోపించినను తాను కోపింపక, వాడు నిందించినను తాను బదులు 
పలుకక, అవమానము పొందినను మనసుల ఆలోచింపక ఉన్నటువంటివాడే ధర్మజ్ఞుడు. 


కడు ననురక్తియు నేర్పును 

గడకయు కలవారి నుజక కడవగ నెగ్గుల్‌ 

నొడివెడు వివేక శూన్యుల 

కడ నుండెడు నంతకంటె కష్టము గలదే? 1-3-149 8 


మిక్కిలి అనురాగము, నేర్పు, ప్రయత్నము కలిగియున్నను ఊరకనే నిందించునట్టి 
బుద్ధిహీనుని సేవించుటకంటె కష్టము లేదు. 


తనయుండు తల్లిదండ్రులు 

పనిచిన పని సేయడేని పలు కెడలో జే 

కొనడేని వాడు తనయుం 

డనబడునే పితృధనమున కర్షుండగునే? 1-3-199 9 


కుమారుడు తల్లిదం(డ్రుల మాట వినక, వారి మాటను లెక్కింపక (ప్రవర్తించిన 
అట్టివాడు తనయుడు కాడు. పితృధనమునకు అతడు అర్హుడు కాడు. 


ఎతుకగలవారి చరితలు 

గజచుచు సజ్జనుల గోష్టి కదలక ధర్మం 

బొణుగుచు నెజిగిన దానిని 

మజవ కనుష్టించునది సమంజస బుద్దిన్‌ 1-3-203 10 


జ్ఞానవంతుల చరితలు తెలిసికొనుచు, సత్సురుషుల సాంగత్యము విడువక 
ధర్మము తెలిసికొనుచు దానిని మజిచిపోక సమంజస బుద్దితో ఆచరింపవలెను. 


మనమునకు పియంబును హిత 

మును పథ్యము తథ్యమును నమోఫుము మధురం 

బును పరిమితమును నగు పలు 

కొనరగ పలుకునది ధర్మయుతముగ సభలన్‌ 1-3-205 11 


సభలో మాటలాడునపుడు ఎదుటివారి మనసుకు పియమును,హితమును, నచ్చునట్టిది యును, యదార్హమును, 
అమోఘమును,మధురమును, క్షుప్తమును అగు పలుకులను తగురీతిని ధర్మయుతముగ పలుకవలెను. 


మదము కామంబు (క్రోధంబు మత్సరంబు 

లోభమును మోహమును నను లోని సహజ 

వైరివర్గంబు నొడిచినవాడ యొడుచు 

నశమంబున వెలుపలి యహిత తతుల 1-3-206 12 


అంతళశ్ళత్రువులైన గర్వము,కామము,కోపము,అసూయ, లోభము,మోహము నను వానిని 
ఎవడు నశింపచేయగలుగునో అట్టివాడు బాహ్యశత్రువులను సులభముగ నశింప చేయగలుగును. 


ఎట్టి పాధ్వులకును పుట్టిన యిండ్లను 

పెద్ద కాలమునికి తద్ద తగదు 

పతుల కడన యునికి సతులకు ధర్మువు 

సతుల కేడుగడయు పతుల చూవె 1-4-65 13 


ఎంతటి పతిత్రలైనను పుట్టింటియందు చాలకాలముండరాదు. భార్య భర్తయొద్ద యుండుటే ధర్మము. 
భార్యకు దిక్కు భర్తయే సుమా ! 


మజచిన తలపింపగ నగు 

నెణుగని నాడెల్ల పాట్ల నెణిగింప నగున్‌ 

మతి యెణిగి యెజుగ నొల్లని 

కఅటిం దెలుపంగ కమలగర్భుని వశమే? 1-4-71 14 


మరచిపోయిన జ్ఞాపకము చేయవచ్చును. తెలియనివానికి ఏదోవిధమున తెలియచెప్ప వచ్చును. తెలిసియు 
కావలెనని తెలియనట్లు నటించు మూర్చునకు తెలియచెప్పుట బ్రహ్మ కైనను తరముగాదు. 


సతియును గుణవతియు ప్రజా 
వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా 

న్విత దృష్టి చూచు నతి దు 

ర్మతి కిహముం బరము గలదె మతి పరికింపన్‌ 1-4-81 15 


పతివ్రతయును, గుణవతియును, సంతానవతియును, అనుసరించి యుండునది 
యునగు ఇల్లాలిని అవమానించు దుర్మార్గునకు ఇహపరములు రెండును లేకుండాపోవును. 


వెలయంగ నశ్వమేధం 

బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం 

తుల నిడి తూపగ సత్యము 

వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్‌ 1-4-94 16 


వేయి అశ్వమేధయాగముల ఫలమును, ఒక్క సత్యవాక్య ఫలమును (త్రాసునందుంచి తూచిన 
సత్యము వైపే బరువు అధికముగా నుండునట్టు ముల్లు చూపును. కావున సత్యమునకు సాటి లేదు. 


ఎట్టి విశిష్ట కులంబున 

బుట్టియు సదసద్వివేకములు గల్లియు మున్‌ 

కట్టిన కర్మఫలంబులు 

నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌ 1-5-58 17 


ఎట్టి ఉత్తమకులమున జన్మించినప్పటికిని, మంచిచెడు విచక్షణాజ్ఞానము కలిగి యున్నప్పటి కిని మానవుడు 
పూర్వజన్మ (ప్రాప్త కర్మఫలమును అనుభవించక తప్పించుకొనుటకు సాధ్యముకాదు. 


మతి తలపగ సంసారం 

బతి చంచల మెండమావు లట్టుల సంప 

త్రతతు అతి క్షణికంబులు 

గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ 1-5-159 18 


చక్కగ ఆలోచించి చూచిన సంసార సుఖములు అశాశ్వతములు, పలురకముల సంపదలు ఎండమావులవలె 
క్షణకాలముండునట్టివి. ఏ విధముగనైనను రాబోవు కాలము కన్న గడచిన కాలమే మేలు. 


పలుమటు శపధంబులు నం 

జలియును నభివాదనమును సామ ప్రియ భా 

షలు మిథ్యా వినయంబులు 

కలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్‌ 1-6-111 19 


చెడు స్వభావముకల దుర్మార్గులకు అనేకమార్లు శపథములు చేయుట, చేతులు జోడించుట, 
వంగి నమస్కారములు చేయుట, చక్కని యిష్టములగు పలుకులు పలుకుట, 
టక్కరి వినయములు చూపుట సహజములై యుండును. 


తన కిమ్మగు నంతకు దు 

ర్దను డిష్టుడ పోలె నుండి సర్పమ పోలెం 

తన కిమ్మగుడును కజచును 

ఘన దారుణ కర్మ గరళ ఘన దంట్ట్రలచేన్‌ 1-6-112 20 


దుర్మార్గుడు తన పని పూర్తియగువరకు ఇష్టునివలె నుండును. పని పూర్తియగుట 
తోడనే పామువలె మిక్కిలి దారుణ కర్మలనెడు విషపుకోరలచే కాటువేయును. 


కడునలుకయు కూర్మియు నే 

రడ నెబీగించునది వారి ఫల కాలము పె 

న్పిడుగును గాడ్సును జనులకు 

పడుటయు వీచుటయు నెజుక పడియెడు భంగిన్‌ 1-6-113 21 


పిడుడుపడుటయు, పెనుగాలి వీచుటయు కనబడకున్నను ఎట్టు తెలియబడుచున్నవో అట్టే జనులకు వారి కర్మ 
ఫలముల ననుభవించు కాలమును అలుకతోడను, అనురాగము తోడను స్పష్టపజచవలెను. 


తన కపకారము మును జే 

సిన జను డల్పుడని నమ్మి చేకొని యుండం 

జనదొక యించుక ముల్లయి 

నను పాదతలమున నున్న నడవగ నగునే ! 1-6-115 22 


తన కపకారము చేసినవాడు సామాన్యుడే కదా ! అని మనమున అశ్రద్ధ చేయకూడదు. 
కాలి అడుగుభాగమున నున్న ముల్లు చిన్నదే యయినను నడువనీయదు కదా! 


మొనసీ్యయపకారి కడ నిడి 

కొని యుండెడు కుమతి దీర్హకుజశాఖాగ్రం 

బున నుండి నిద్రవోయెడు 

మనుజునకు సమానుడగు ప్రమత్తత్వమునన్‌ _ 1-6-117 28 


గర్వము కలవాడై శత్రువు నలక్ష్యముగ చెంత నిడుకొని యుండు మూర్చుడు చెట్టు 
చివరి కొ మ్మయందు నిద్రించు మనుష్యునితో సమానుడగును. 


కులపాంసనులయి యహితం 


బులు సేయుచునుండు చుట్టముల బొందక యి 

మ్ముల నుండువాడ పుణ్యుడు 

వెలయగ గ్రామస్థితైక వృక్షమ పోలెన్‌ 1-6-181 24 
యా 


వంశమున కపకీర్తిని తెచ్చు చెడుపనులను చేయు బంధువులకు దూరముగ నుండి సుఖములతో 
నుండువాడు (గ్రామ మధ్యమున నున్న ఒకేఒక వృక్షమువలె పుణ్యాత్ముడు. 


పరహిత ధనవంతులు సు 
స్థిర మూలాన్వితు లపాప ధీరతులు పర 
స్పర సంశ్రయమున జీవిం 
తురు మనుజులు వనములోని ద్రుమముల పోలెన్‌ 
1-6-182 25 
ఎదుటివారి మేలుకోరు సంపన్నులును, పాపరహితమైన బుద్దియం దాసక్తి కలవారును 
అగు మానవులు స్థిరమైన మొదళ్ళుగల అరణ్య వృక్షములవలె పరస్పర సహకారముతో జీవింతురు. 


ఆపద యయినను ధరు శవ 

ప్రాపుగ రక్షింపవలయు పరమార్హ ధ 

ర్మాపాయమ ధార్మికులకు 

నాపద జన్మాంతరమున ననుగతమగుటన్‌ 1-6-218 26 


కష్టతరమయినను తన కాశ్రయమగునట్టు ఆ ధర్మమును రక్షింపవలయును. జన్మాంతరమున అనుసరించి 
వచ్చునది ధర్మమే గాన ధర్మమునకు అపాయము కలుగులకంటే ధారి ్యకులకు వేరు అపద లేదు. ధర్మమును 
విడుచుట అనునది రాబోవు జన శ్రములకు సంకక్రమించును గావున అదియే ధర్మాత్ములకు ఆపద యనదగినది. 


కృతమెణుగుట పుణ్యము స 

న్మతి దానికి సమము సేత మధ్యము మతి త 

త్మృతమున కగ్గలముగ స 

త్మృతి సేయుట యుత్తమంబు కృతబుద్దులకున్‌ 1-6-41 27 


చేసిన మేలు గుర్తుంచుకొనుట పుణ్యము, దానికి సమముగ మేలు చేయుట మధ్యము, 
దానికన్న అధికమగు మేలు చేయుట ఉత్తమము. ఇది బుద్దిమంతుల లక్షణము. 


ఆదిని సంయోగ వియో 

గాది ద్వంద్వములు దేహి యగువానికి సం 

పాదిల్లక తక్కవు పూ 

ర్యోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్‌ 1-6-246 28 


ఎట్టి యోగీశ్వరుడైనను శరీరధారియగు ప్రతివానికిని పూర్వజన్మ (ప్రాప్త కర్మవశమున 
కలియుట, విడిపోవుట, పుట్టుట, చచ్చుట వంటి సుఖదుఃఖములు సంభవింపకమానవు. 


ధృతి చెడి వేడెడు వానిని 

నతిధిని నభ్యాగతుని భయస్సుని శరణా 

గతు చంపగ నొడబడు దు 

ర్మతి కిహముం పరము గలదె మది పరికింపన్‌ 1-6-271 29 


ధైర్యము కోల్పోయి (ప్రాధేయపడువానిని, అతొథిని, అభ్యాగతుని, భయముతో ఉన్నవానిని, 
శరణు కోరినవానిని చంపుటకు ప్రయత్నించు దుర్మార్గునకు ఇహపరములు రెండును ఉండవు. 


ఎణుక గలడేని మతి శక్తుడేని యన్యు 

లన్యులకు హింస గావించునపుడు దాని 

పూని వారింపకున్న నప్పురుషు డేగు 

హింస చేసిన వారల యేగు గతికి 1-7-145 30 


జ్ఞానవంతుడు, శక్తివంతుడు నైనచో ఇతరులు ఇతరులకు హింస కలిగించు చున్నప్పుడు దానిని 
ఆపుచేయవలెను. అట్టు నివారింపకున్న హింప చేసినవారికి పట్టిన గతియే వీనికిని పట్టును. 


ఆరంభ రహితు బొందునె 

యారయ సంపదలు హీనుడయ్యును పురుషుం 

డారంభ శీలుడయి యకృ 

తారంభుల నోర్చు నెంత నధికుల నయినన్‌ _ 2-1-122 31 


సంపదలు ప్రయత్నము చేయు వానినే చేరును. హీనుడయినను కార్యారంభశీలుడు 
ప్రయత్న హీనులగు గొప్పవారినైనను అతి(క్రమించును. 


కడు నధికుతోడ తొడరిన 
పొడిచిన నొడిచినను పురుషు పురుషగుణం బే 
ర్పడు గాక హీను నొడుచుట 


కడిదియె పౌరుషము దాన కలుగునె చెపుమా ! 2-1-123 


తనకంటె అధికుడైన వాని నెదిరించినను, చంపినను, ఓడించినను అది మగతనమగును 


గాని అల్సుని ఓడించుట పరా(క్రమ మనిపించు కొనదు. అది మగతనము కాదు. 


కుల రూప గుణ (ద్రవ్యం 

బులు విక్రమవంతునందు భూవిదితములై 

నిలుచు నవి[క్రమునకు నవి 

కలిగియు లేని క్రియ న(ప్రకాశంబులగున్‌ 2-1-128 


కుల,రూప,గుణములు పరాక్రమవంతుని యందు లోక ప్రసిద్దములై నిలచియుండును. 


పౌరుషహీనుని యందు అవి ఉండియు లేనట్టివియై ప్రసిద్ధి నందలేక పోవుచున్నవి. 


కారణంబు లేక దారుణంబగు సాధు 

హింస సేయు కుజను డెల్లవారి 

క(ప్రియుండు గాక య(ప్రియ లక్షణం 

బొండు గలదె తలప నుత్తములకు 2-1-188 


నిష్కారణముగ దారుణమైన సాధుహింస చేయునట్టి దుర్మార్గుడందరకును అపియు 


32 


డగును. ఇంతకు మించి ఉత్తముల దృష్టియందు అప్రియుడనుటకు ఇంకొక లక్షణము లేదు. 


సకల భూత సంఘంబు పర్దన్యు పక్షి 

సమితి బహుఫల వృక్షంబు నమరు లింద్రు 

ననిశమును నుపజీవించు నట్టు బంధు 

జనులు నిన్నుపజీవింప మనుము పేర్మి 2-2-79 


సమస్త ప్రాణి సంఘము మేఘుని, పక్షి సంతతి ఫలభరిత వృక్షములను, దేవతలు ఇంద్రుని ఆధారముగ 
చేసుకుని జీవించునట్టు బంధువులు తన ననుసరించి జీవింపగా ప్రఖ్యాతుడై జీవింపవలెను. 


కుటిల మార్షులయిన కుత్సిత కితవుల 
తోడ కడగి జూద మాడ జనదు 
దాన జేసి యర ధర్మ వివర్ణితు 
® జై 
లగుదు రెట్టివారు జగము లోన 2-2-167 36 


వక్రమార్గము ననుసరించునట్టి దుష్టబుద్దులైన జూదరులతో ఎన్నడును జూదమాడ కూడరు. అట్టు ఆడినవారు 
లోకములో ధనమును, ధర్మమును కూడ నష్టపోవుదురు. 


ప్రియము పలికెడు వారిన పెద్దమెత్తు 

రప్రియంబును పథ్యంబునైన పలుకు 

వినగ నొల్లరు గావున వేడ్క దాని 

పలుక రెవ్వరు నుత్తమ ప్రతిభులయ్యు 2-2-191 37 


తమకు ఇష్టమగునట్టు మాట్లాడిననే చక్కగ మెచ్చుకొందురు. తమకు ఇష్టముకాని 
మాట మేలు కలిగించనదైనను వినుటకు ఎవరును ఇష్టపడరు. కావుననే ఉత్తమ 
ప్రతిభావంతు లెవరును యోగ్యమైనదైనను ఎదుటివారికి ఇష్టములేని మాటను పలుకరు. 


మద మలిన మనస్కు డరుం 
తుదుడు నృశంసు డన బరగు దుర్దనునకు పం 
పద పెద్దయయ్యు నాతని 
ca 
మొదలిటి సంచయముతో సమూలంబు చెడున్‌ 2-2-202 38 


గర్వముచే కల్మషయుక్తమైన మనసు కలవాడు, కరుణ లేనివాడు, క్రూరుడునగు దుర్మార్గునకు అధికముగ సంపద 
కలిగినను, ఆ సంపద అతడు మొదటి నుండియు కూడ బెట్టిన దానితో సహా సమూలముగ పోవును. 


మనమున నేరమి దలపమి 

యును సక్షమ చిత్తు డగుటయును గుణములు కై 

కొని దోషంబులు విడచుట 

యును నుత్తముడయిన పురుషు నుత్తమ గుణముల్‌ 2-2-266 39 


మనసునందైనను బేధభావమును గూర్చి ఆలోచింపకుండుట, సహనవంతుడగుట, 
మంచిని[గ్రహించి చెడును విడిచి పెట్టుట ఉత్తముడైన మానవుని ఉత్తమములైన గుణములు. 


శోక భయ స్థానంబు ల 
నేకంబులు కలిగినను విహీన వివేకుం 
డాకులత బొందునట్లు వి 


వేకము గలవాడు బుద్ది విగతుం డగునే 3-1-20 40 


దుఃఖమునకు, భయమునకు కారణము లెన్ని సంభవించినను మూఢుడు వ్యాకులపాటు 
చెందును గాని, బుద్దిమంతుడు ఆ విధముగ వ్యాకులత చెందడు. ధైర్యముతో ఎదిరించును. 


శారీర మానస మహా 
దారుణ దుఃఖముల చేసి తతిగి శరీరుల్‌ 


కూరతర బాధ బొందుదు 


రారెంటిని చెణుతు రార్యు లమలిన బుద్దిన్‌ 3-1:=21 41 


సామాన్యులు శారీరక, మానసిక దుఃఖములకు లొంగి క్షీణించుచు సహింపశక్యముకాని బాధను పొందుదురు. 
పూజ్యులు తొట్రుపడని బుద్ది కలవారలై శారీరక, మానసిక దుఃఖముల నతి(క్రమింతురు. 


స్నేహార్లవ మగ్నుండయి 
దేహి మహాదుఃఖముల నధృతి బొందును దుః 


ఖాహతుడు శోక తాప వి 
మోహి యగున్‌ స్నేహ మూలములు రాగాదుల్‌ 3-1-23 42 


స్నేహ(బంధ)మను సముద్రమున మునిగిన మనుజుడు గొప్ప దుఃఖములను పొందును. దుఃఖములలో 
మునిగినవాడు వివేకమును కోల్ఫోవును. అనురాగము మొదలగునవి ఈ బంధము నకు కారణము లగుచున్నవి. 


అది సర్వదోషముల కా 

స్పద మది దురిత (క్రియాను బంధంబులకున్‌ 

మొదలు నిరంతర దుఃఖ 

ప్రదమని మది నెటిగి తృష్ణ బాతురు సుమతుల్‌ 3-1-25 43 


ఆశయే పాపములకు మూలమని, చెడ్డ పనులు చేయుటకు కారణమగునని నిరంతరము 
దుఃఖము నొసంగునదని తెలిసికొని బుద్ధిమంతులు ఆశను దరి చేరనివ్వరు. 


జలములందు మత్స్యంబులు చదల పక్షు 
లామిషం బెటు బక్షించు నటు తివిరి 
E99 a టా 
యెల్ల వారును చేరి యనేక విధుల 
ననుదినంబును భక్షింతు రర్హవంతు 3-1-27 44. 


నీటిలో చేపలు, ఆకాశములో పక్షులు తమ ఆహార(మాంస)మును భుజించుట ఎట్టు సహజమో అట్టే ధనవంతుడైన 
మనుజుని దగ్గణకు ప్రతిదినము పలువురు చేరి అతనికి తెలియ కుండగనే వాని సంపదలను హరింతురు. 


అర్హమ యనర్హ మూలం 

బరమ మాయా విమోహనావహము నరుం 

డర్భార్డన దుఃఖమున న 

పార్టీకృత జన్ము డగుట పరమార్హ మిలన్‌ 3-1-28 45 


ధనమే అన్ని విధములైన అనర్రములకు మూలము. ధనమే మాయకు, మోహమునకు కారణము. ధనసంపాదన 
వలన ప్రాప్తించిన దుఃఖముచేత అంతకు పూర్వము మంచివాడుగ నున్న పురుషుని కూడ అందణు అపార్హము 
చేసికొందురు. ధనసంపాదన వలన లభించు ప్రయోజన మిదియే. 


హారి విషయాభిలాషము 
కారణముగ యెంత యెబుక గలవారును దు 
రార వికారము బొందెడు 


వారు నిజేంద్రియము లవి యవశ్యము లగుటన్‌ 3-1-32 46 


ఇంద్రియములను నిగ్రహించుట మిక్కిలి కష్టము. సమస్తమును హరించు భోగాభిలాష 
కారణముగ ఎంతటి జ్ఞానవంతుడైనను మోహమును పొందకుండ నుండ లేడు. 


కార్యగతుల తెబుగు కలరూపు చెప్పిన 

నధిక మతులు దాని నాదరింతు 

రల్స కార్యబుద్దు లగు వారలకు నది 

విరస కారణంబు విషము పోలె 3-1-59 47 


కార్యమును నెరవేర్చుకొను పద్దతిని గూర్చి వివరించి నపుడు సజ్జనులు దాని నాదరింతురు. 
అల్ప బుద్దులకు అదియే విషము వలె విరోధమును గల్గించుటకు కారణమగును. 


ఎల్ల నెయ్యములకు తల్లి తండ్రుల యందు 

సుతుల వలని నెయ్య మతిశయంబు 

ధనము లెంత కలిగినను సుత రహితుల 

కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు 3-1-81 48 


ఎన్ని విధములైన స్నేహములున్నను అవి ఏవియును తల్లితండ్రులకు సంతానముపైనున్న (ప్రేమతో సరిపోవు. 
సంతానము లేని తల్లితండ్రుల కెన్ని సంపదలున్నను మనసునకు సౌఖ్యముగాని, సంతోషముగాని ఉండవు. 


క్షమ గలవానికి పృద్వీ 

సమునకు నిత్యంబు విజయ సంసిద్దియగున్‌ 

క్షమియెన వాని భుజ వి 

(క్రమము కడున్‌ వెలయు సర్వ కార్య క్షమమై 3-1-223 49 


ఓర్పు గలవాని కెల్లప్పుడును విజయము చేకూరును. ఓర్పు గలవాని పరాక్రమము 
సమస్త కార్యసిద్దికరమై (ప్రశంసా పాత్రమగును. 


ధీరమతి యుక్తి చేసి వి 

చారింపగ నిక్కువంబు సర్వజన స్వ 

ర్లారోహణ సోపానం 

బారగ ధర్మంబ చూవె యతి రమ్యంబై 3-1-229 50 


బుద్దిమంతులు చెప్పిన మార్గము ననుసరించి ఆలోచింపగ మిక్కిలి మనోహరమైనది, 
స్వర్గమున కేగుటకు సోపానమైనది ధర్మమే సుమా! 


తగిలి నిత్యంబు నేకాంత ధర్మ నిరతు 

డగుట యుక్తమె పురుషున కట్టి వాని 

వెలయ ధర్మ కామంబులు విడుచు ప్రాణ 

విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్టు 3-1-244 51 


మానవుడు ప్రయత్నించి మిక్కిలి రహస్యమగు మోక్షధర్మమునందు ఆసక్తి కలిగియండుట మిక్కిలి తగినది. 
మరణించినవాని సుఖదుఃఖములు విడిచినట్టు అట్టి వానిని మిక్కిలి ప్రభావముకల ధర్మకామములు విడిచిపెట్టును. 


బలము గలవాని పలువురు బలవిహీను 

లొక్కటై కూడి నిర్జింతు రుత్సహించి 

మధువుగొన నుత్సహించిన మనుజు బట్టి 

కుట్టి నిర్దించు మధుకర కులము నట్లు 3-1-251 52 


తేనె తీసుకొనుటకు ప్రయత్నించు మనుష్యుని తేనెటీగలు కుట్టి హింసించునట్లు 
పలువురు బలహీనులు ఒక్కటిగ కూడి బలవంతుని జయించుదురు. 


అంతకుండు జనుల కాసన్నుడై యుండ 

నిమిష మా(త్రమేని నిశ్చయింప 

దగని జీవనంబు తద్ద సుస్థిరముగ 

చేసి కార్య మెడయ చేయ దగునె? 3-1-261 53 


యముడు(మృత్యువు) ప్రాణుల కెప్పుడును సన్నిహితముగ నుండును. నిముషముకూడా ఉండునో ఉండదో 
అనుకొను (బ్రతుకును శాశ్వతమని నమ్ముకొని చేయవలసిన పనిని ఆలస్యముచేయుట తగదు. 


అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు 

సురుచరంబుగ భార్యయ చూవె యెందు 

నొనర భార్యా సమేతుడై యున్నవాని 

నెంత లయ్యును నాపద లెజుక పడవు 3-2-74 54 


అధికమైన దుఃఖమను రోగముతో బాధ పడువానికి భార్యయే తగిన జొషధము. 
భార్యతో కూడిన వాని కెట్టి దుఃఖమును కలిగించు కష్టములైనను స్మరణకు రావు. 


అలసిన నెడ డస్పిన నెడ నా 

కలి తృష్టయు నైన యెడల కడుకొని ధరణీ 

తల నాథ ! పురుషునకు ని 

మ్ముల భార్యయ పాచు చిత్తమున దుఃఖంబుల్‌ 3-2-75 55 


ఓ రాజా ! పురుషునికి అలసట, దాహము, ఆకలి, కోరిక కలిగినపుడు భార్యయే అతని 
మనసునందలి దుఃఖములను పోగొట్టగలదు. 


తిల గో సువర్ల దానం 

బులు నుపవాసములు తీర్ధముల సేవయు ని 

మ్ముల చేయని వారు దరి 

(ద్రులు నిరతము నగుదు రాత్మ దోషము పేర్మిన్‌ 3-2-241 56 


తిల,గో,సువర్ణాది దానములు ఉపవాసము, పుణ్యక్షేత్ర సందర్శనము సంతుష్టితో చేయని 
మనఃకల్మషము కలవారు తాము ప్వయముగ చేసికొన్న దోషముచే ఎల్పప్పుడు దరిద్రులే అగుదురు. 


అనవద్య తీర్ధ సేవన 

మును కపిలా స్వర్ణ దానములు నుగ్ర తపం 

బును చేయని వారికి బో 

లునె వడయగ పేర్మిని నుభయ లోక సుఖంబుల్‌ 3-8-297 57 


ప్రసిద్ద పుణ్యక్షేత్ర సందర్శనము, కపిల గోదానము, సువర్షదానము, కఠిన తపస్సు 
చేయని వాడు ఇహపర సుఖములను పొందలేడు. 


ధర్మజ్ఞులైన పురుషులు 

ధర్మువునకు బాధసేయు ధర్మువు నైనన్‌ 

ధర్మముగా మది తలపరు 

ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌ 3-3-230 58 


ధర్మవిదులైనవారు ధర్మమునకు హాని కలిగించు ధర్మము నైనను ఆమోదింపరు. 
ధర్మము అందరికి మేలు కల్గించునదిగ ఉండవలెను. 


అలయక యేండ్డు కడుం పె 

క్కులు జీవించుట నర కలుగుటయుం తగు వృ 

ద్దుల లక్షణమే జ్ఞానము 

కలడేనిన్‌ బాలుడయిన కడు వృద్దు మహిన్‌ 3-3-248 59 


అనేక సంవత్సరములు జీవించుట, తల నెజియుట వృద్దుల లక్షణము కాదు. 
జ్ఞానవంతుడైనచో బాలుడుకూడ వృద్దుడే. (జ్ఞాన వృద్దుడు) 
Ey = ఠా Gy ఠా 


గురు శుశ్రూష యొనర్చుచు 

పరమ క్లేశమున చేసి పడసిన విద్యల్‌ 
స్ఫురియించు గాక గురుముఖ 

విరహితముగ పడసినవియు వెలయునె యెందున్‌ 3-3-282 


గురువులను సేవించి కష్టపడి నేర్చిన విద్యలు సమయమునకు స్ఫురించును కాని, 
గరుముఖమున పొందని విద్యలు రాణింపవు. 


కార్యసిద్ధి పొంద కాలంబు దేశంబు 
నెటీగి బుద్దిమంతు లెల్ల ప్రొద్దు 

ఠా ౧ యలు 
సామసంబు విడచి సామాద్యుపాయ ప్ర 
యుక్తి చేయుదురు యధోచితముగ 3-3-348 


బుద్ధిమంతులు దేశకాలముల నెటిగి కేవలము సాహసముపై ఆధారపడక కార్యసిద్ధి 
కొణకు సామ,దాన,భేద,దండోపాయములను యధోచితముగ ప్రయోగింతురు. 


---000---(0)---000--- 


60 


61 


ఎల్లా(బగ్గడ 
(యు /\ 


విను మనుజున కెవ్వధమున 


తన చేసిన సుకృత దుష్కృతంబులు నెజయం 
తన కనుభవింప పాలివి 
తనువు సెడుం గాని కర్మతతి సెడ దనఘా ! 3-4-172 62 


మనుష్యుడు తాను చేసిన పాప పుణ్యములను తానే అనుభవింప లెను. శరీరము 
నాశనము పొందినను చేసిన పుణ్య పాపము (కర్మలు నాశనము పొందవు. 


ఈ లోకమ యురు కొందరి 

కాలోకమ కొందరకు నిహంబును బరమున్‌ 

మేలగు కొందర కధిపా ! 

యేలోకము లేదు వినవె యిల కొందరకున్‌ 3-4-174 63 


కొందరకు ఇహలోక సుఖము మాత్రమే లభించును. కొందరకు పరలోక సుఖము మాత్రమే లభించును. 
మరికొందరికి ఇహ పర సుఖములు రెండును లభించును. ఇంకొందరికి ఏలోకమునను సుఖముండదు. 


సత్యమును శమంబు శౌచంబు లేక నా 

స్తిక్యమును నిషిద్ధ సేవనంబు 

కలిగి తిరుగు దుష్ట కష్ట జన్రేణి 

పొలియు నుభయ లోకములకు గాక 3-4-179 64 


సత్యము పలుకక, సహనము, పవిత్రత లేక నాస్తిక భావమును, నిషిద్ద విషయముల ననుభవించుట 
యందాసక్తియు కలిగి తిరుగునట్టి దుర్మార్గులు ఇహపరములు రెంటికి దూరమై నశింతురు. 


తన కీర్తి యెంత కాలము 
వినబడు నిజ్ఞగమునందు వెలయగ నందా 


కను పుణ్యలోక సౌఖ్యం 
బున నెంతయు నుల్లసిల్టు పురుషుం డనఘా ! 3-4-370 65 


౧ 


మనుజుని కీర్తి ఎంతకాలము ఈలోకమున ఉండునో అంతకాలము అతడు స్వర్గ 
లోకమున సుఖముల ననుభవించు చుండును. 


తనయు కని తల్లిదండ్రులు తమకు నతడు 

భక్తుడగుటకు ధర్మార్హసక్తుడగుట 

కాసపడుదురు విను మట్టి యాస సిద్ది 

పొంద చేయు నతడ చూవె నందనుండు 3-5-5 66 


కుమారుని కని తల్లితండ్రులు ఈ కుమారుడు తమ యందాదరాభిమానములు 
కలవాడు కావలెనని ఆశింతురు. వారి ఆశను సఫలము చేయునట్టి వాడే కుమారుడు. 


జననియు జనకుడు నెవ్వని 

ననువర్తనమున ప్రియంబు నందుదు రెద త 

త్రనయుడు ధర్మము కీర్తియు 

ననూనముగ పొందు పడయు నక్షయ గతులన్‌ 3-5-6 67 


ఏ కుమారుని అనుగుణ ప్రవర్తనమునకు తల్లిదండ్రులు సంతోషింతురో అట్టి 
కుమారుడు అధికమైన పుణ్యమును, కీర్తిని పొంది ఉత్తమ లోకములను పొందగలడు. 


తన కుల ధర్మము విడువక 

మనుట పరమ ధర్మ మండ్రు మాన్యులు చిత్తం 

బున కృప కలుగుట ముఖ్యపు 

పని సైరణ వలయు నఖిల భావము లందున్‌ 3-5-37 68 


తన కుల థర్మమును విడిచి పెట్టక దాని ననుసరించి జీవించుట పరమ ధర్మమని పెద్దలు చెప్పుదురు. 
సమస్త విషయము లందును ఓరిమి కలిగి ఉండవలెను. దయా స్వభావము కలవాడై ఉండుట (ప్రధానము. 


విడుపు వలయు సకల విషయ వాంఛలయందు 
విడుపు బోలు గుణము వెదకి యెందు 


కానరైరి బుధులు కలదె పరిత్యాగ 
శీలునకు నసాధ్య సిద్ది యెందు 3-5-38 69 


సమస్త విషయ భోగములయందును కోరికను విడిచి పెట్టవలయును. విరక్తిని మించిన మంచిగుణము 
వేరొకటి లేదు. పరిత్యాగ శీలుడైన వానికి లోకమున అసాధ్యమైన దేదియును లేదు. 


ఎగ్గు సేసిన వారికి హితము సేత 

యార్యజనములు కీర్తింతు రన్య దోష 

కారి తన పాపమున దాన కాలిపోవు 

వేజు వానికి కీడు గావింప నేల? 3-5-39 70 


అపకారము చేసినవానికి ఉపకారము చేయుటను పెద్దలు మెచ్చుకొందురు. ఇతరులకు హానిచేయువాడు 
తన పాపములవలన తానే చెడిపోవును. మరల వానికి ప్రత్యేకముగ కీడు చేయనవసరము లేదు. 


ధార్మికులు సలుపు నుత్తమ 

కర్మము చెడనాడు నాస్తిక జనము వినుమా 

దుర్మతుల తెజుగు గనికొని 

ధర్మము నెడ పీతి వదల తగదు బుధునకున్‌ 3-5-40 71 


నాస్తికులు ధర్మపరులు చేయు ధర్మకార్యములను చెడగొట్ట చూతురు. అయినను 
బుద్దిమంతుడు వారి పద్దతిని తెలుసుకుని ధర్మమునందాసక్తిని విడువకూడదు. 


మది మజపున పాపము తన 
కొదవుటయును పిదప వగచి యొక సగమును నే 


నిది చేయనింక ననియెడు 
మది పెజు సగమును నరుండు మలగు నఘంబున్‌ 3-5-41 72 


మతిమజపుచే ఒకానొక పాపము తనకు ప్రాప్తించినప్పుడు పశ్చాత్తాపముచే ఒక సగభాగమును, 
మరల ఇట్టి పాపపు పని చేయనను బుద్ది వలన మిగిలిన సగ పాపమును నరుడు పోగొట్టుగొన 
గలుగుచున్నాడు. కావలెనని చేసిన పాపమునకు ప్రాయళ్ళిత్తము లేదు. 


పాపముల కెల్ల నెక్కుడు పాతకము 
సువ్వె ! క్రోధ లోభంబులు సువ్రతాత్మ 


వాని రెంటి జయించిన వాడ గాని 
యిందు పరమ ధార్మికుడన యెన్నబడడు 3-5-42 73 


పాపములన్నిటియందును (క్రోధ లోభములు మహాపాతకములు. ఆ రెంటిని జయింప 
గలిగిన వాడే ధర్మపరుడుగ ఎన్నబడుచున్నాడు. 


విను శిష్ట చరిత గైకొని 

యనపాయత నడవ నడవ నంతఃకరణం 

బున పొదలునట్టి సమ్మద 

మనఘా ! దుర్లభము చూవె యన్య పథములన్‌ 3-5-45 74 


మంచివారు అవలంబించు మార్గమును స్వీకరించి ఏ ప్రమాదమును పొందక ఆ మార్గమున పోగా పోగా 
మనస్సునకు మిక్కిలి సంతోషము కలుగుచుండును. ఇట్టి సంతోషము మరే ఇతర మార్గమునను లభింపదు. 


విను మహింస ధర్మవితతి కెల్లను మేటి 

యదియు సత్యయుక్తమైన వెలయు 

ననఘ ! శిష్ట చరితలందు సత్యమ కడు 

నధిక మనిరి (శ్రుతుల నరసి బుధులు 3-5-48 75 


ధర్మము లన్నిటియందును అహింస శ్రేష్టమైనది. ఆ అహింసయును సత్యముతో కూడిన మరింత శ్రేష్టము. 
వేదములన్నియు పరిశీలించిన ఉత్తమ చరిత్రకు సత్యమే మూలము. 


వేద విహితంబులును శాస్త్ర విహితములును 

శిష్ట చరితంబులును నన చెప్ప నొప్పి 

ధర్మములు మూడు విధముల తనరుచుండ 

కడగి యిన్నియు సద్గతి కారణములు 3-5-49 76 


వేదములందు చెప్పబడినవి, శాస్తములందు చెప్పబడినవి, సజ్జనులచే ఆచరింపబడునవి 
అని ధర్మములు మూడు విధములు. ఈ మూడును కూడ ఉత్తమ గతికి మార్గములు. 


మును తను చేసిన కర్మం 

బున చూవె నశించు భూతములు చంపెడువా 

డు నిమిత్త మాత్ర మింతయె 

యని చెప్పగ వినమె యంచితాచారులచేన్‌ 3-5-52 77 


ప్రాణులు తాము చేసిన కర్మ ననుసరించి నాశనము పొందును. 
చంపెడువాడు కేవలము నిమిత్తమా(త్రుడని పెద్దలు చెప్పుదురు. 


పనివడి యహింస వ్రతముగ 

గొని వనమున నున్న మునులకుం తొడరదె హిం 

సనము తరు మూల ఫల శా 

క నిపీడన మదియును హింస గాదొకొ తలపన్‌ 3-5-59 78 


తప్పుట లేదు. చెట్టయొక్క వేరులను, కాయలను, ఫలములను కోయుట హింస కాక పోదు కదా! 


హింస చేయనివాడు లేడిజ్ఞగమున 

నొక్కడైనను తమ తమ యోపినట్లు 

హింస తెజువున కెడ కల్లి యేగవలయు 

యదియ చూవె యహింస నా నతిశయిల్లు 3-5-60 79 


హింస చేయనివాడు ఈ ప్రపంచములో ఒక్కడుకూడ లేడు. సాధ్యమైనంత వరకు 
హింసకు దూరముగ ఉండుటయే అహింస యనబడుచున్నది. 


ఒప్పెడునది యైనను కడు 
నొప్పనియది యైన నిజ కులోచిత పథముం 

తప్ప దగదం(డ్రు ధార్మికు 

లప్పుని నిజ భాగ్య విహితమని యుండదగున్‌ 3-5-64 80 


తగినదైనను తగనిదైనను కులవృత్తిని విడిచిపెట్టరాదు. అది తన అదృష్టముచే ప్రాప్తించినదని భావింపవలెను. 


విను పూర్వ కర శ్ర ఫలములు 

తనకు వశము గాక పొందు తటితో వానిం 

గనీకాననేరక మూఢుడు 

తన కాపద యైన చోట దైవము దూజున్‌ 3-5-65 81 


పూర్వజన్మ కర శ్రఫలమును తప్పించుకొనుట ఎవరికిని సాధ్యము కాదు. తన కర శ్రఫలమును 
అవశ్యము తాను అనుభవించవలసినదే. మూర్భుడైనవాడు ఈ విషయమును గుర్తించలేక 
అపద వచ్చినప్పుడు భగవంతుని నిందించును. 


కార్యఫలముల యెడ తాన కర్త ననుట 

కడు యెజుంగమి జువ్వె తా కర్తయేని 

తగిలి తనదైన కర్మజాతంబు నెల్ల 

చెడక ఫలియించునట్లుగా చేయరాదె 3-5-66 82 


పనినిచేయుట ఫలితమునుపొందుట ఈ రెంటికిని తానే కర్తనని భావించుట అజ్ఞానము. అట్టు తానే 
కర్తయగుచో తన పనులన్నియు ఫలవంతములగునట్టు తానే చేసుకొనవచ్చును గదా? 


పురుషుడు కర్మాధీనత 

నరుగక తన వశమ యనిన నాపదలు రుజల్‌ 

మరణంబును నివి యేమియు 

బొరయక యుండంగ బ్రతుక బోలదె చెపుమా? 3-5-69 83 


జీవితము కరా శధీనమని గాక తన యధీనమేయని తలంచిన ఆపదలు, రోగములు, చావు లేకుండగ 
చేసికొనవచ్చునుగదా? అట్టు అసాధ్యము కావున మానవుడు కరా శధీనుడగచున్నాడు. 


కర్మవశత చూవె కలుగు దేహము దేహ 

వర్తనంబు కర్మవశత బుట్టు 

దేహపాతమైన దేహస్టుడగు జీవు 

డరుగు కర్మ విహితమైన యెడకు 3-5-70 84 


జీవుడు తాను చేసిన కర్మ ననుసరించి జన్మను పొందును. కర్మననుసరించియే శరీరములో 
ఉండును(జీవించును). కర్మననుసరించియే మరణించును. శరీరము నాశన మైనపుడు 
కర్మననుసరించియే తాను చేరవలసిన చోటికి చేరును. 


విను జీవుండు సనాతను 

డనఘుడు నిజ కర్మవశత నధ్రువ దేహం 

బును పొందు దేహ పాతం 

బున నెప్పుడు చెడ డతండు వంటి కుమారా ! 3-5-72 85 


జీవుడు సనాతనుడు, దోష రహితుడు. తన కర్మమూలమున అనిత్యమైన శరీరమును 
పొందును. శరీరము నశించినను జీవుడు నశింపడు. 


ఈ యొడలు విడిచి వేశాక 

కాయము గైకొని శరీరి కర్మవశ గతిం 

పోయి సుఖదుఃఖములు గను 

పాయక వెండియును దేహ బంధము పొందున్‌ 3-5-73 86 


జీవుడు ఒక శరీరమును విడచి తన కర్మగతి ననుసరించి మజియొక శరీరమును పొంది సుఖదుఃఖములను 
అనుభవించును. కర్మ నశించువరకు ఈరీతిని మరల మరల దేహబంధమును పొందుచునేయుండును. 


అనఘ శబ్దాది విషయములందు తగిలి 

యిచ్చ చరియించు నెప్పుడు నింద్రియములు 

బుధుడు తత్వభావము తన బుద్ది నెటిగి 

యేమణక వాని తగ కుదియింపవలయు 3-5-68 87 


ఇంద్రియము లెల్లప్పుడును శబ్దాది విషయములందు తగుల్కొని స్వేచ్చగ సంచరించు 
చుండును. విద్వాంసుడు వాని స్వభావమును గ్రహించుకుని న్నిగ్గ్రహించుకొనవలెను. 


స్వర్గ నరకంబు లింద్రియ 

వర్గ సమాచరణమునన వచ్చును వినవే 

స్వర్గమగు తన్నివారణ 

దుర్గతియగు తన్నిరోధ దుర్చలత మెయిన్‌ 3-5-91 88 


ఇంద్రియముల ్రవర్తనమును బట్టియే స్వర్గ నరకములు ప్రాప్తించుచున్నవి. ఇంద్రియ నిగ్రహమువలన 
స్వర్గమును, ఇంద్రియములకు లొంగు బలహీనతవలన నరకమును ప్రాప్తించుచున్నవి. 


ఇం(దియంబులు దివిచిన యెడక పాణు 

చుండు మనసెవ్లు తద్వేగ ముడుపకున్న 

నెడలి చెడిపోవు బుద్ది యుదీర్ల పవన 

హతి పయోనిధిలో కల మవియునట్లు 3-5-93 89 


ఇంద్రియము లెప్పుడును స్వేచ్చగ సంచరించుచుండును. మనస్సు ఆ ఇంద్రియముల నరికట్టవలెను. 
అట్టు కానిచో తీవ్రమైన గాలితాకిడికి సముద్రములో ఓడ విచ్చిపోవునట్టు బుద్దికూడ వికలమై పోవును. 


ఏనింద్రియములు మనసును 

పూని తనవశంబయెన పురుషుండు సదా 

ధ్యాన సమాధి సమ(గ్రుడు 

వానిం కీర్తింతు రమరవరులును మునులున్‌ 3-5-94 90 


పంచేంద్రియములును, మనస్సును తనకు వశమగుచో మానవుడు ధ్యానమార్గమున 


సమాధిస్థితినంది సంపూర్చుడగును. అట్టివానిని దేవతలు, మునులు కూడ ప్రశంసింతురు. 


చేతన రహిత క్షేత్రము 

చేతనముం బొరయ చేయు జీవాత్మ దశో 

పేతుడు పరమాత్ముడు వి 

ఖ్యాతుడు త్రైలోక్య సంప్రకల్పను డరఘా! 3-5-105 91 


చైతన్యరహితమగు దేహమునకు చైతన్యమునుకలిగించి జీవాత్మదశనుపొందిన పరమాత్మయే మిక్కిలి ప్రసిద్దుడైన 


ముల్లోకములను సృష్టించు సృష్టికర్త యగుచున్నాడు. అనగా జీవాత్మయే పరమాత్మయని (గ్రహించవలెను. 


భూతముల యందు వెలిగెడు 

భూతాత్ముని నెణుగుదురు ప్రబుద్దులు నిత్య 

జ్యోతిర్మయు నవ్యయు న 

ద్వైతంబగు బుద్ది సూక్ష్మధర్మము వలనన్‌ 3-5-106 92 


నిత్యుడు, జ్యోతి స్వరూపుడు నాశనము లేనివాడు నగుచు ప్రాణుల యందు ప్రకాశించు 
పరమాత్ముని బుద్దిమంతులు అద్వైతబుద్ధితో సూక్ష్మదృష్టిచే తెలిసికొందురు. 
యలు యలు లు 


కామంబును (క్రోధంబును 

నేమజక జయింపవలయు నెల్ల విధములన్‌ 

ధీ మహిత యిదియ సతత 

క్షేమంకరమైన పథము కృతబుద్దులకున్‌ 3-5-107 93 


కామ, (క్రోధములను ఏమాత్రము అలక్ష్యము చేయక, సకల విధముల ప్రయత్నించి 


జయింపవలయును. బుద్దిమంతుల కిదియే క్షేమకరమైన మార్గము. 


జనని జనకుడు సద్నురు డనలు డాత్ము 

డనగ నియ్యేవురును నేగృహస్టుచేత 

సుగతి వాంఛ ప్రసాదితు లగుదు రట్టి 

వాడ చూవె ధర్మాత్ముండు వసుధమీద 3-5-118 94 


స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి కొరకు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అను ఈ 
అయిదుగురను ఎవడు సంతృప్తి నందింపజేయునో వాడే ధరా శత్ముడు. 


పియములు పాయుటయును న 

(పియములు వెస పొందుటయును పల్లుగ నగు త 

(త్రీియలందు మూఢమతికి హృ 

దయ తాపము పాయదెపుడు తటికొను చుండున్‌ 3-5-140 95 


ఇష్టములైనవానిని పోగొట్టుకొనుట, కష్టములను పొందుట తరచుగ సంభవించుచునే యుండును. 
ఇట్టి సమయములందు మూర్చుడు అధికముగ మనస్తాపము నందుచుండును. 


వగతుమన్న నెవ్వానికి వగవజనదు 
చిత్తమున నేమిటికి సంతసింపరాదు 


కాన గతమునందును ననాగతమునందు 
వగవ రార్యులు సంతోషవంతు లగుచు 3-5-141 96 


ఎవరును కష్టములకు దుఃఖించుట, సుఖములకు సంతోషించుట తగదు. ఏలనన కష్టసుఖములు సహజములే కదా! 
అందుచేత ఆర్యులు కష్టసుఖములను గూర్చి విచారింపరు. రెండింటిని సంతోషముగానే స్వీకరింతురు. 


వగపున తేజోహీనుం 

డగు నాత్మహిత (క్రియలకు నక్షముడగు న 

వ్వగపు తొజగి యుద్యోగము 

తగ చేయగ కలుగు నంచితములగు శుభముల్‌ 3-5-142 97 


దుఃఖమువలన శక్తిహీనుడగును. తనకు మేలుకలిగించు పనులను చేసికొనుటకు కూడ 
అశక్తుడగును. దుఃఖమును విడచి ప్రయత్నించినవానికి శుభములు చేకూయును. 


ఆది దేవుడగు మహాదేవుమీద నె 

వ్యాని మనసు భక్తి వైభవమున 

నుల్లసిల్టు నతని నెల్ల కార్యముల ద 

గ్గరవు సూవె (గహ వికార కృతులు 3-5-257 98 


ఆదిదేవుడైన శివునిమీద భక్తిభావము కలవానికి అన్ని పనులు దిగ్విజయముగ 
సఫలమగును. అట్టివానికి దుష్టగ్రహముల వికృతచేష్టలు దగ్గరకు చేరలేవు. 


శరణంబని వచ్చిన భీ 

కర శత్రువునైన ప్రీతి కావగ వలయున్‌ 

కరుణాపరుల తెజుంగిది 

యిరవుగ సరిగావు దీని కేధరర్మంబుల్‌ 3-5-413 99 


శరణుకోరి వచ్చినవాడు (క్రూరుడైన శత్రువైనను రక్షింపవలెను. ఇది దయాస్వభావము 
కలవారి లక్షణము. నిశ్చయముగ దీనికి సాటివచ్చు ధర్మము లేనే లేదు 


విను దుర్వినయాత్మకుడగు 
జను డుజ్వలమైన సిరియు సద్విద్యయు గ 

ల్లిన నందు మెలగ నేజక 

చెనటి తెజంగునకు చొచ్చి చెడిపోవు తుదిన్‌ 3-6-19 100 


దుర్మార్గునికి అధికమైన సంపదయు, యోగ్యమైన విద్యయు లభించినను వానిని సక్రమముగ 
వినియోగించుకొనలేక మూర్చుని మార్గము ననుసరించి చివరకు ఎందుకు పనికిరాకుండ పాడగును. 


క్షమయు నహింసయు సత్యము 

సమతయు నింద్రియ జయంబు శమము పరిత్యా 

గమును తపోలక్షణములు 

(క్రమమున నిన్నియును నూర్హ (గతి కారణముల్‌ 3-6-108 101 


సహనము, అహింస, సత్యము, సమానత్వము, ఇంద్రియములను జయించుట, శాంతి, విరక్తి ఇవన్నియును 
తపస్సుకు లక్షణములు. (క్రమముగ ఇవియే మోక్షమునకును కారణములగుచున్నవి. 
---000---(0)---000--- 


తిక్కన సోమయాజి 


వేదములకు నఖిల స్మృతి 


వాదములకు బహు పురాణ వర్గంబులకున్‌ 
వాదైన చోటులను దా 
మూదల ధర్మార్ధ కామ మోక్ష స్టితికిన్‌ 4-1-4 102 


ధర్మార్ధ కామ మోక్ష స్థితికి మూలకారణమేదని వేదములకు, సమస్త శా(స్తార్హములకు, అనేకములైన పురాణ 
సముదాయమునకు చర్భనీయాంశమైనప్పుడు, ఆ చర్చల ఫలితాంశమునకు మహాభారతమే నిరూపణమగుచున్నది. 


శరణాగత సం(శ్రిత భయ 

హరణా ! సురనికర శేఖరానర్హ మణి 

స్ఫురణా పరిచయ రంబిత 

చరణా ! వనమాలికా భుజంగాభరణా ! 4-1-38 103 


శరణుకోరి వచ్చిన ఆ(శితుల భయమును పోగొట్టువాడా! దేవతలు నిత్యము నమస్కరించుటవలన వారి 
కిరీటములందలి కాంతివంతములైన, అమూల్యములైన మణుల కాంతులచే ప్రకాశింపచేయబడిన 
పాదములు గలవాడా! తులసిమాలలు, సర్పములు అలంకారములుగ గల ఓ హరిహరనాథా! 


అజగవ శార్‌జాలంకృత 

భుజగర్వ నిరస్త దైత్య భూమస్తుత్యా 

(తైజగ ద్దారణ నిత్యా 

భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా ! 4-139 104 


అజగవము (శివుని విల్లు పేరు) శార్‌జము (విష్ణువు విల్లు పేరు)అను ధనుస్సుచే అలంకరింపబడినవాడా ! 


భుజ బలముచే రాక్షసులను నాశనము చేసినవాడా ! ముల్లోకములను పోషించువాడా ! నాశనము లేనివాడా ! 
సర్పములు భూషణములుగ కలవాడా ! ఓ హరిహరనాధా ! 


జలనిధి హిమవ ద్ఫూధర 

కలిత జనన కేళి కౌతుక వ్యక్తావ్య 

క్ర లలిత సౌందర్య స్ఫుర 

దలఘు తను (స్తీ సనాధ హరిహరనాధా ! 4-1-40 105 


లక్ష్మీ పార్వతులతో క్రీడించుటయందు ఆసక్తికల వ్యక్తావ్యక్త సుకుమార సౌందర్యముచే 
ప్రకాశించు గొప్ప దేహముగల ఓ హరిహరనాథా ! 


ఎజీగెడు వారికి నైనను 

గజణిపక తక్క రుచిత (ప్రకారము శుభముం 

కొటలు హితు లట్లగుట నం 

దణకును చెప్పంగవలయు తగియెడు బుద్దుల్‌ 4-1-116 106 


శుభమును కోరునట్టి హితులు తాము చెప్పబోవు విషయము వారికి తెలిసినదే అయినప్పటికిని వారిమీది 
మమకారముచే చెప్పకమానరు. అట్టే అందరికిని హితమును బోధించుట ధర్మము. 


ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడ 

కలరు తోచినట్టు పలుకు పలుక 

వైన చందమయ్యె నంతియ కా కంత 

పట్టి చూడ గలరె యెట్టివారు 4-1-191 107 


ఉన్న విషయము ఉన్నట్టు యదార్హము తెలుపువారు కనబడరు. ఏదియో తోచిన విధముగ చెప్పిన 
అయిన విధముగ అగునని తలంచుదురే కాని పట్టిపట్టి గట్టిగ యదార్హమును బోధించువారు కనబడరు. 


నానా విధ భూతమయము 

మేనతిచంచలము మనము మెయికొని నిక్కం 

బే నరునకు చెల్లింపం 

గానగు సత్యంబు నడపు క్రమ మట్టుండెన్‌ 4-1-193 108 


శరీరము పంచభూత వికారము, మనసు చంచలమైనది కావున ఏ మనుషునకును 
యదార్హము చెప్పుట సాధ్యముకాని పని. సత్యమును పాలించు తీరే అట్టున్నది. 


శరణు జొచ్చిన రక్షింప చాలియుండి 

కడపి పుచ్చిన నూర సలోకములు తప్పు 

పుణ్య కర్మంబుల ఫలత పొందు ననడె 

కమలగర్భుండు తొల్లి జగద్దితముగ 5-1-161 109 


శరణుకోరిన వానిని తాను సమర్దుడై యుండి కూడా రక్షింపకున్నచో అతడు చేసిన పుణ్యకర్మములు 
నిష్పలమగును, ఉత్తమ గతులు తప్పిపోవును అని బ్రహ్మ పూర్వము లోకము మేలు కోరి ఉపదేశించెను. 


మది సుఖము కోరి దుఃఖం 

బొదవంగల కార్యములకు నుత్సాహము చే 

యుదు రొప్పని తృష్షంబడి 

చదురేమియు లేనియట్టి జను లాతురులై 5-1-306 110 


అమాయక జనులు పేరాసకు లోనై సౌఖ్యములుకోరి ఆత్రుతతో దుఃఖములను 
కలిగించు పనులుచేయుటకు ఉత్సాహముతో ప్రయత్నము చేయుచుందురు. 


ఎదిరిం తమ యట్టులకా 
మది తలచిన పొసగుగాక మాకు కుడుమిం 

డిదె మీరు వక్క గొనుడని 

చదురడచిన మనసు పొందు చక్కంబడునే 5-1-312 111 


ఎదుటివారిని తమవలెనే భావించి సమానముగ న్యాయముగ పంచుకొనిన స్నేహ 
మభివృద్ది చెందును గాని కుడుము పూర్తిగా మాకు, ఒక ముక్క మాత్రము మీకు 
అని అన్యాయముగ వ్యవహరించుటవలన స్నేహము అభివృద్ది చెందదు. 


బలవంతుడు పై నెత్తిన 
బలహీనుడు ధనము కోలుపడిన యతడు ము 

చ్చిల వేచువాడు కామా 

కుల చిత్తుడు నిద్ర లేక కుందుదు రధిపా ! 5-2-21 112 


బలవంతుడు దండెత్తి వచ్చినప్పుడు బలహీనుడు, సంపద కోల్పోయినవాడు, దొంగిలింప వేచియున్నవాడు, 
కామముచే వ్యాకులత చెందిన మనస్సు కలవాడు నిద్రలేక బాధపడుచుందురు. 


జనులకు నొడబాటగు విధ 

మున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మీ 

దని యొకని కలిమి కలుకక 

మనుజులతో పొందు పొసగి మను టొప్పు నృపా ! 5-2-31 113 


ప్రజల కంగీకారమైన పనులు చేయుచు, లోక నింద్యములను విడచుచు, ఎదుటి వారి 
సంపదకు ద్రోహము తలపెట్టక ఎల్లరితో స్నేహము కలిగి జీవించుట తగినది. 


కోపము నుబ్బును గర్వము 

నాపోవక యునికియును దురభిమానము ని 

ర్యాపారత్వము నను:నివి 

కాపురుష గుణంబు లం॥డ్రు కొారవనాధా ! 5-2-32 114 


కోపము, పొగడ్తలకు పొంగిపోవుట, గర్వము, తృప్తి లేకపోవుట, దురభిమానము, ఏపని 
లేకయుండుట అను గుణములు దుర్మార్గుల లక్షణములు. 


ఏలిన వానిని దైవము 

నాలిని బంధులను సముచితారాధన సం 

శీలత ప్రీతుల చేయని 

పాలసు డా ఫలము లాసపడు మనుజేంద్రా ! 5-2-33 115 


ప్రభువును, దైవమును, భార్యను, బంధువులను సముచితముగ తృప్తి పొందింపలేనివాడు 
కాపురుష గుణములగు కోపము మొదలగు వానియందు ఆసక్తి కలవాడగును. 


నెమి శ గలవారి నొల్లరు 

తమ్మొల్లని వారి వెనుక తగులుదు రధిక 

త్త మ్మెటిగి యెతిగి తొడరుదు 

రి మ్మెణిగని యట్టివార లిభపురనాధా ! 5-2-34 116 


మేలెరుగని మూర్చులు తమను ఇష్టపడువారిని విడచి తమను ద్వేషించు వారి స్నేహము కోరుదురు. వారు తమను 


చేరనివ్వరని తెలిసియు ప్రయత్నము మానరు. తమకంటి వారు అధికులని వారి స్నేహమునకు తాము 
అర్హులము కామని తెలిసి కూడ తమను తిరస్కరించు వారి వెనుక తిరుగుటకు ఇస్టపడుచునే యుందురు. 


ధనమును విద్యయు వంశం 

బును దుర్మతులకు మదంబు బొనరించును స 

జ్ఞను లైనవారి కడకువ 

యును వినయము నివియ తెచ్చు నుర్వీనాధా | 5-2-35 117 


సంపద, పాండిత్యము, ఉన్నత వంశమున పుట్టుట అనునవఐ దుష్టులకు మదమును 
కలిగించును. సజ్జనులకు అణకువతనమును, వినయమును కలిగించును. 


అరిది విలుకాని యుజ్ఞ ల 

శర మొక్కని నొంచు తప్పి చనినం చను నే 

ర్పరియైన వాని నీతి 

స్ఫురణము పగవాని నతని భూమిం చెరచున్‌ 5-2-36 118 


మేటి విలుకాడైనవాని బాణము ఒక్కనినే చంపగలదు, లేకున్న గుజితప్పిన వ్యర్హము కావచ్చును. 
నేర్పరియైనవాని గొప్ప ఆలోచన శత్రువును అతని సంపదనుకూడ నాశనము చేయును. 


ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి 

మూటి నాల్గింట కడు వశ్యములుగ చేసి 

యేనిటిని గెల్చి యారింటి నెరిగి యేడు 

విడిచి వర్తించువాడు వివేక ధనుడు 5-2-37 119 


ఆత్మ నాధారముగ చేసికొని నిర్మల బుద్దితో రాగద్వేషములను చేర్చుకుని, సత్వ,రజ, స్తమో గుణములను 
సామ,దాన,భేద,దండోపాయములతో స్వాధీనపరచుకుని, కన్ను,ముక్కు, చెవి,నోరు,చర్మము అను 
పంచేంద్రియములను జయించి, కామ, (క్రోధ,లోభ,మోహ,మద, మాత్సర్యములను అరిషడ్వర్గములను 
జా(గ్రత్తగ తెలుసుకుని, సప్త వ్యసనము (126వ పద్యం)లను విడచి మెలగువాడు బుద్దిమంతుడు. 


విను మధురాహారంబులు 

గొనుటయు పెక్కండ్రు నిద్ర గూరిన యెడ మే 

ల్కని యునికియు కార్యాలో 

చనము తెరవు నడచుటయును చన దొక్కనికిన్‌ 5-2-38 120 


మధురములగు పదార్ధములను భుజించుట, పలువురు నిద్రించునపుడు మెలకువగ నుండుట, 
ముఖ్యమైన పనులగూర్చి ఆలోచనము, మార్గమునందు నడచుట ఒంటరిగ చేయతగదు. 


నడవడి యను మున్నీటిం 

గడవం బెట్టంగ నోడ కరణిం దగి తా 

నొడగూడు ననిన సత్యము 

గడచిన గుణమింక నొండు గలదే యరయన్‌ 5-2-39 121 


(ప్రవర్తన యను సము(ద్రమును దాటుటకు సత్యము ఓడవల సహాయపడును. 
ఎంత వెదకినను సత్యమును మించిన గుణము వేరొకటి కనబడదు. 


క్షమియించు వారి కని చా 

లమి వెట్టుదు రైననుం తలంప ననూన 

క్షమయ కడు మెజయు తొడవు 

త్తమ రూపము కోరువారు దాల్లురు దానిన్‌ 5-2-40 122 


పగ తీర్చుకొనక క్షమాగుణము కలవారిని చూచి అసమర్దునిగ తలంచెదరు. కాని క్షమాగుణము 
చక్కని అలంకారము. ఆ చక్కని ఆభరణమును ఆత్మసౌందర్యము కోరువారు ధరించెదరు. 


పురుషుండు రెండు తెజగుల 

ధర నుత్తము డనగ బరగు తా నెయ్యెడలం 

పరుసములు పలుక కునికిన్‌ 

దురితంబులు వొరయు పనులు దొజగుట కత 5-2-41 123 


తాను ఏ సమయమునందును కూడ కఠినములగు మాటలు పలుకకుండుట చేతను, పాపములను కలిగించు 
పనులను చేయకుండుట చేతను మానవుడు ఈ రెండు మార్గముల నవలంబించుట వలన భూమండలమున 
(శ్రేష్టుడనిపించు కొనుచున్నాడు. 


చెల్లి యుండియు సైరణ సేయు నతడు 

పేద వడియును నర్దికి ప్రియముతోడ 

తనకు కల భంగి నిచ్చు నతండు పుణ్య 

పురుషులని చెప్పి రార్యులు కురువరేణ్య ! 5-2-42 124 


సామర్హ్యము కలిగియుండియు సహనముతో నుండువాడును, దరిద్రుడైనను 
యాచకునకు తనకు ఉన్న రీతిగ ప్రీతితో ఇచ్చువాడును పుణ్యులని పెద్దలు చెప్పుదురు. 


పాడి తప్పకుండ పడయు సొమ్ములకు న 

పాత్రములకు నీగి పాత్రములకు 

పెట్టకునికి యనగ నెట్టన రెండు వి 

ధముల కీడు తొడరు ధరణినాధ ! 5-2-43 125 


ధర్మము తప్పకుండగ సంపాదించిన సొము శ్రలకు తగనివారికి దానము చేయుట, తగినవారికి 
దానము చేయకపోవుట అను ఈ రెండు పద్దతుల వలనను హాని కలుగును. 


వెలది జూదంబు పానంబు వేట పలుకు 

'ప్రల్లదంబును దండంబు పరుస దనము 

సొమ్ము నిప్రయోజనముగ వమ్ము సేత 

యనెడు సప్త వ్యసనముల చనదు తగుల 5-2-44 126 


స్తీ లోలత్వము, జూదమాడుట, మధుపానాసక్తి వేటాడుట, నోటికి వచ్చినట్లు 
మాట్లాడుట, కఠినమైన శిక్షల నమలుపరచుట, సొమ్ము నిప్రయోజనముగ వ్యర్హము 
చేయుట ఈ ఏడింటిని సప్తవ్యసనములని చెబుతారు. వీటిని అలవాటు చేసికోకూడదు. 


తగిన వేషంబు తను తాన పొగడు కొనమి 

నొచ్చియును కీడు వలుకమి యిచ్చి వగవ 

కునికి తన కెంత నడవకయున్న పథము 

తప్ప కుండుట నడవడి కొప్పు సేయు 5-2-45 17 


ఉచితమైన వేష ధారణము, తనను తాను పొగడు కొనకుండుట, బాధ పొందియు ఎవరిని 
దూషింపకుండుట, దానమిచ్చి దుఃఖింపకుండుట, ఎంత గడవకపోయినను సనా ఇగ్గమును 
విడువకుండుట అనునవి మానవుని (ప్రవర్తనకు వన్నె తెచ్చును. 


చెలిమియు సంభాషణమును 

బలిమి వివాదంబు త్రోపు పాడియు తమయం 

తల వారితోన తగు నధి 

కుల హీనులతోడనైన కొజగా దధిపా ! 5-2-46 128 


స్నేహము, సంభాషణము, పోరాటము, భంగపాటు, వ్యవహారము మున్నగునవి 
తమతో సమానులైన వారితోనే చెల్లును. అధికులతోగాని, అల్పులతోగాని చెల్లవు. 


కొంచెమైనను తగపంచి కుడువ మేలు 

పనులయెడ దుఃఖమోర్చి యల్పంబు సుఖము 

ననుభవించుట హితము శత్రునకునైన 

నిచ్చుటయ లెస్స యడిగిన యెడ నృపాల ! 5-2-48 129 


ఉన్నది కొంచెమైనను నలుగురితో సమానముగ పంచుకుని భుబింపవలెను. పనులను చేయునపుడు 
బాధలను సహించి కొంచెమైన సుఖమును అనుభవింపవలెను. యాచించినప్పుడు అడగినవాడు 


శత్రువేయైనను దానము చేయవలెను. 


తను లోకము కొనియాడగ 

విని యుబ్బడు సజ్జనుండు వెండియు కడు మే 

లొనరించు కీ డొకించుక 

యును తనదెస తోపనీక యుడుపుచు వచ్చున్‌ 5-2-49 130 


సజ్జనుడు లోకము తనను (ప్రశంసించునపుడు పొంగిపోడు. ఎల్లప్పుడును లోకమునకు 
మేలునే కలుగజేయును. తనవైపునుండి ఏ విధమైన హాని కలుగకుండ చేయుచుండును. 


తనియ జరిడకురిడ మును కోపికొన చవి 

చేటె కాదు విత్తు చేటు కలుగు 

పక్వమైన గొనిన ఫలమించు చెడదు బీ 

జంబు కార్యసిద్ది చంద మిట్టు 5-2-56 


పండకుండ ఫలమును కోసిన రుచి చెడిపోవుటేకాక విత్తనము కూడ నాశనమగును. 
పండిన తరువాత కోసికొన్నచో పండు రుచికరముగ నుండును. విత్తనముకూడ చెడిపోదు. 
కార్య సాఫల్యమునకు ఇదియే మార్గము. 


మాలకరి పుష్పములు కోయుమాడ్కి తేటి 

పువ్వు తేనియ కొనియెడు పోల్కి నెదురు 

కందకుండగ గొనునది కార్య ఫలము 

బొగ్గులకు బోలె మొదలంట బొడువ జనదు 5-2-57 


131 


132 


పూవులను మాల కట్టువాడు పూవులను కోయు విధమున, తుమ్మెద పూవునుండి 
మకరందమును తీసుకొను విధమున ఎదుటివాడు బాధపడకుండ తన కార్యసిద్దిని 
పాందవలయును. అంతేకాని బొగ్గులకువలె మొదలంట కదలునట్టు పొడువకూడదు. 


పరుల ధనమునకు విద్యా 

పరిణతికిం తేజమునకు బలమునకు మనం 

బెరియగ నసహ్యపడు న 

న్నరుడు తెవులు లేని వేదనం బడు నధిపా ! 5-2-58 


133 


ఇతరుల పంపదను, పాండిత్యమును, పౌరుషమును, బలమును చూచి అసూయతో అసహ్యించు 


కొనువాడు ఏ రోగము లేకపోయినను అమితమైన బాధను పొందుచునేయుండును. 


ఎదిరికి హితమును ప్రియమును 

మది కింపును గాగ పలుకు మాటలు పెక్కై 

యొదవినను లెస్స యటుగా 

కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్‌ 5-2-59 


మాటాడినచో ఎదుటివారికి మేలు కలుగునట్టు, ఇష్టమగునట్టు, వారి మనస్సుకు 
నచ్చునట్టుగ పలుకవలెను. లేనిచో మౌనము వహించుట మంచిది. 


చెలిమియు పగయును తెలివియు 

కలకయు ధర్మంబు పాప గతియును పెంపుం 

తులువ తనంబును వచ్చును 

పలుకుబడిన కాన పొసగ పలుకగ వలయున్‌ 5-2-60 


స్నేహము, శత్రుత్వము, జ్ఞానము, కలత, పుణ్యము, పాపము, గ్రేష్టత్వము, దుర్మార్గత్వము 
మాటలాడుటను బట్టియే వచ్చును. అందుచే తగిన రీతిని మాటాడవలెను. 


బెడిదముగ కత్తి గొడ్డట 

పొడువ తెగిన (మాన చిగురు పొడము పలుకులం 

చెడ దునిసిన కార్యంబు ని 

గుడ నేరదు పిదప నెట్టు కురువంశనిధీ ! 5-2-61 


134 


135 


136 


కత్తితోగాని, గొడ్డలితోగాని చెట్టును ఖండించిన అది మజల చిగురించును. మాటలచే 
చెడిపోయిన కార్యము మరల ఏ విధముగ ప్రయత్నించినను చక్కబడదు. 


తనువున విజీగిన యలుగుల 

ననువున పుచ్చంగ వచ్చు నతి నిష్టురతన్‌ 

మనమున నాటిన మాటలు 

విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా! 5-2-62 137 


శరీరమునందు (గ్రుచ్చుకొనిన బాణములను ఉపాయముతో తొలగింపవచ్చును. మనసు 
నందు నాటుకొనిన మాటలను ఎన్ని ఉపాయములచేతనైనను తొలగించుట సాధ్యము కాదు. 


చేటు కాలమైన చెట్టమాటలు నెటి 

గాని తెజువు వట్టు కర్ణములును 

తగవు లట్ట తోచు తగియెడునవి యవి 

నీతులని మనంబు నిశ్చయించు 5-2-64 138 


చెడుకాలము ప్రాప్తించినపుడు మనుజుడు పనికిమాలిన పలుకులు పలుకును. 
అనువుకాని మార్గము పట్టును. సానుకూలములగు పనులు కలహ కాజణములుగ 
తోచును. తన స్థితికి తగిన పనులైనను అవినీతికరములుగ మనసు నిశ్చయింపచేయును. 


సకల పుణ్య కర్మ చయమును నొక దెస 

వినుము పాడి తప్పకునికి యొక్క 

దిక్కు దీని (శ్రుతులు తెలిపెడు నెడ పాడి 

కలిమి యెందు పెద్దగా నుతించె 5-2-66 139 


సమస్త పుణ్య కార్యములు ఒకవైపు, ధర్మము తప్పకుండుట ఒకవైపు ఈ రెండును రెండు ప్రక్కలనుండగ వీని 
ప్రాశస్త్యమును గూర్చి వివరించుచు వేదములు ప్రతి చోటను థర్మమునే అధికముగ నుతించుట విశేషము. 


పాడి కలిగిన నిహలోక ఫలము లెల్ల 

చేరుటయ కాదు కీర్తియు చెందు పురుషు 

ధరణి పొగడిత యెందాక నరగు నంత 

కాలమును పుణ్యలోకంబు కల్లు నండ్రు 5-2-67 140 


ధర్మము ననుసరించుట వలన ఇహలోక సుఖము మాత్రమే కాక కీర్తియు లభించును. ఎంతవరకు తన పేరు 
భూలోకమున ్రశంసింపబడునో అంతవరకు మానవుడు ఉత్తమలోకమున సుఖముల నందగలడు. 


పాపంబులు కర్ణములని 

యేపుప చేయగ నవియు నింపగు ధర్మ 

వ్యాపారంబు లకార్యము 

లై పరిణతి పొందెనేని నట్టుల చెల్లున్‌ 5-2-69 141 


పాపము కలిగించు పనులు చేయతగినవని ఎల్లప్పుడు చేయుచునే యుండిన అవియే (క్రమముగ ఇష్టములుగ 
మారును. మంచిపనులు చేయకూడని పనులుగ మనసున నిర్లయించుకొనిన అవి అయిష్టములుగ మారిపోవును. 


కారణము లేకయును నుప 

కార పరత్వమున నొరుల కార్యంబులకున్‌ 

వారని యలజడి బడియెడు 

వారల చూ యేడుగడయు వారికి నధిపా ! 5-2-76 142 


ఏ విధమైన కారణము లేకుండగనే ఉపకారము చేయుట మాత్రమే లక్ష్యముగ ఇతరుల 
పనులకొరకు అంతులేని వేదన పొందువారియొక్క జీవితమే జీవితము. 


(బతుకు చేటు పొగడువడుట దూజొందుట 

యోగి వేడుకొనుట యిట్లు మజియు 

గలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నెడపడి 

వానికింత నేల వగవ నధిప ! 5-2-79 143 


(ప్రాణాపాయము, పొగడ్త నందుట, నిందింపబడుట, దానము చేయుమని 
ప్రాధేయపడుట మొదలగు సుఖదుఃఖములు (ప్రాప్తించుట సహజమే యగునప్పుడు 
దీనికింత దుఃఖించుట యెందులకు ? అనవసరము కదా! 


వగ బలము తటుగు రూపటు 

వగచిన మతి తప్పు తెగులు వచ్చుం దూరన్‌ 

వగచి నలంగిన ప్రియమగు 

పగతుజఅకును వగచు టుడుగు పార్టివముఖ్యా ! 5-2-80 144 


దుఃఖించుటవలన శక్తి సన్నగిల్లును. సౌందర్యము చెడును. బుద్ది నిలుకడ కోల్ళోవును. 
రోగము వచ్చును. ఎక్కువగ దుఃఖించి కృశించిన శత్రువులు ఆనందపడుదురు. కావున 
ఆపద సమయములందు దుఃఖింపరాదు. ధైర్యముతో ఎదిరింపవలెను. 


నియత తపమును నింద్రియ నిగ్రహంబు 

భూరి విద్యయు శాంతికి కారణములు 

వాని యన్నింటికంటె మేలైన శాంతి 

కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర ! 5-2-84 


నియమానుసారము చేయు తపస్సు, ఇంద్రియములను జయించుట, గొప్పదగు 
పాండిత్యమును సుఖజీవనమునకు మూలములు. వానన్నిటికంటెను లోభగుణమును 
విడిచిపెట్టుట శాంతికి మూలము. 


దైవంబ నేర్చుగా కిటు 

పోవగ నే నేర్తు నేర పొమ్మని పలుకం 

గా వశమె నరున కెక్కుడు 

దైవము పౌరుషముకంటె ధరణీనాధా ! 5-2-99 146 


145 


నను సమర్జుడను, నను సమర్దుడను కాను అని చెప్పుటకు భగవంతుడొక్కడే సమర్దుడగునుగాని 


మనుష్యున కట్టు చెప్పుటకు సాధ్యము కాదు. పురుష ప్రయత్నము కన్నను దైవమే ఎక్కుడు. 


ఎక్కడ నడచును సత్యం 

బెక్కడ ధర్మంబు పరగు నెక్కడ కలుగుం 

జక్కటి నిలుచుం కృష్ణుం 

డక్కడ నతడున్న కడన యగు జయ మధిపా ! 5-2-317 147 


ఎచట సత్యము, ధర్మము, న్యాయము ఉండునో అక్కడ శ్రీకృష్ణభగవానుడు ఉండును. 
అతడున్న వైపునకే జయమును లభించును. 


ఎల్ల యందును తా వసియించు టెల్ల 

యదియు తనయందు వసియించు టండ్రు వాసు 

దేవుడను పేరి కర్షంబు తెల్లమింత 

యెటబుగు జనులందు తగ వసియించు శుభము 5-2-326 148 


అన్నిటియందు తానుండుట, తనయందు అన్నియు నుండుట అనునది వాసుదేవ 
శబ్దమునకు అర్హమని చెప్పుదురు. ఇది అందరెరిగినదే. అయినను దీనిని గుర్తించినవారికే 
శుభములు కలుగును. 


కలహమగుట లక్ష్మి గారించు ప్రాణ హా 

నియును చేయు నింత నిక్కువంబు 

పలువు రొకని కోడి పాటుట బల్లిదు 

లనద చేత చెడుటయును ఘటించు 5-3-17 149 


కలహము వలన సంపద పోవును. (ప్రాణ హానియు కలుగును. అనేకులు ఒకని చేతిలో 
ఓడి పాజీపోవుట, బలవంతులు బలహీనుని చేతిలో పరాభవము నొందుట సంభవించును. 
ఇది అంతయు యదార్హము. 


పగయ కలిగెనేని పామున్న యింటిలో 

నున్న యుట్టుగాక యూరడిల్లి 

యుండు నెట్టు చిత్త మొకమాటు కావున 

వలవ దధిక దీర్హ వైర వృత్తి 5-3-20 150 


శత్రుత్వమున్నచో పాము ఉన్న ఇంటిలో ఉన్నట్టుగా ఉండును. ఒక్క క్షణకాలమును మనస్సునకు 
శాంతి ఉండదు. అందుచే ఎవరితోడను తీవ్రమైన, దీర్భమైన శత్రుత్వము పనికిరాదు. 


పగవారి యింట కుడిచిన 

నగు తమ కనుమాన మమృతమైనను తారుం 

పగతురకు కుడువ బెట్టగ 

తగ దొడళుల కెప్పు డెప్పిధము వాటిలునో ? 5-3-224 151 


శత్రువుల ఇంటిలో అమృతము భుజించినను విషమేమో అని అనుమానము కలుగును. 
శరీరమున కెప్పుడే (ప్రమాదము సంభవిల్లునో తెలియదు. కావున శత్రువున కెన్నడును తన 
యింట భోజనము పెట్టరాదు. 


దొరకొని పుణ్యము సాపము 

నరు డర్చిం చేయుచుండ నడుమ నొకట న 

వ్వెర వెడలి తప్పినను త 

త్పరిణతి ఫలమొందు నండ్రు ధర్మ విధిజ్ఞుల్‌ 5-3-240 152 


పుణ్యకార్యమునుకాని, పాపకార్యమునుకాని పూనుకొని ఇష్టపడి చేయునప్పుడు మధ్యలో 
ఒకచో ఆ మార్గము (క్రమముతప్పి కార్యము చెడిపోయినను తత్సలితమును ఆతడు తప్పక 
పొందునని ధర శమెజిగినవారు చెప్పుదురు. 


చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు 

డడ్డపడి వారితోడ కొట్టాడియైన 

దానినుడుపంగ చొరకున్న వాని [క్రూర 

కర్ముడని చెప్పుదురు కర్మకాండ విదులు 5-3-242 153 


బంధువులలో కలహము వచ్చినప్పుడు అడ్డపడి వారితో కొట్టాడియైనను ఆ కలహమును 
నివారింపవలెను. అట్టు కలుగచేసికొననివాడు దుర్మార్గుడని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. 
౧ Nn Gy 


బలవంతుల బలములు న 

గ్గలమగు బల మెదుర కలుగగా కీడ్పడు నే 

కొలదుల వారికి గర్వము 

నిలుచునె నయమార్గవృత్తి నిలిచిన భంగిన్‌ 5-3-303 154 


బలవంతులైన వారియొక్క బలములు తమకంటె అధికమైన బలములు ఎదుటపడి 
నప్పుడు కీడుపొందును. ఎంతసామర్హ్యమున్న వారికైనను నీతిమార్గప్రవృత్తి నిలిచినట్లు 
అహంకార (ప్రవృత్తి నిలువదు. 


గర్వియై కార్యమిట్టి దకార్యమిట్టి 

దని యెజుంగక లోకంబు చను పథమున 

తిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి 

వాని గురునైన దండింపవలయు నండ్రు 5-4-309 155 


ఇది ఉచితము, ఇది అనుచితము అని గుర్తింపక లోకవిరుద్దమైన మార్గములో 
గర్వముతో చరించువాడు గురువైనను దండింపవలెనని పెద్దలు చెప్పుదురు. 


కరుణింపుము సంశశితభయ 


హరణ ధురీణా ! సహింపు మజ్ఞానంబున్‌ 


శరణంబు వేడెద భవ 
చ్చరణంబులు కనుగొనం (ప్రసాదింపగదే ! 5-3-408 156 


ఆ(శ్రితజనుల భయమును పోగొట్టుటయందు సమర్దుడా ! దయచూపుము. నా అజ్ఞానమును 
మన్నింపుము. శరణము వేడుచున్నాను. నీ శ్రీపాదములను దర్శించు మహాభాగ్యము ప్రసాదింపుము. 


ఓమ్‌ తత్సత్‌ 


కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా 
పరిషప్రియాయాం బహుమన్యసే త్వం 
కిం కాలకూటః కిము వా యశోదా 
స్తన్యం తవ స్వాదు వద (ప్రభో మే 


ఆచార్యసార్వభౌమ శారదాపీఠమ్‌ 
ప్రొఫెపర్‌ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 46-15-35, దొండపర్తి, 
విశాఖపట్టణం - 530016 


శ్రీ శివాయగురవేనమః 
(ప్రమోదము 


(త్రికాలాబాధితమైన పరమధర్మోద్దాటన మొనర్చుటతోపాటు మహాభారతము బహువిధ సూక్తులకు 
ఆకరముగా కూడ రచింపబడుట విశేషము. ఆ సూక్తులు సార్వకాలికములు, సార్వజనీనములు, సార్వత్రికములును. 
“నీతిశాస్రజ్ఞులు నీతిశాస్తంబని” మహి కొనియాడబడుచున్న మహాభారతము నాంధ్రీకరించుచు నన్నయ తాను 
“నానా రుచిరార్హ సూక్తినిధి”నని తెలుపుకొనినాడు. వాచ్యము గావించకపోయినను నైకవిధ సూక్తులతో తిక్కయజ్య 
తన భారతాంధ్రీకరణమునకొక జాన్నత్యమును ప్రసాదించినాడు. ఆమార్గమునే ఎజ్జనకూడ ననుసరించినాడు. 
అతని సూక్తి వైచిత్రిని తానును తనరచనలో ననువర్తించుచున్నట్లు శ్రీనాధుడు “పరిఢవింతు ప్రబంధపరమేశ్చరుని 
రేవ సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు” అని పేర్కొనినాడు. ఇట్టు సమీక్షించినచో కవిత్రయభారతము సూక్తులకు 
నిధివంటిదని చెప్పనొప్పును. సూక్తియను పదము భిన్నార్థములలో సమన్వయింప వీలున్నను నీతియను అర్ధమున 
లోకమున రూఢియయినది 

కావ్యమునందలి సూక్తులు ఆకవియొక్క లోకజ్ఞతను నిరూపించును. సమాజమును సమున్నత 
సంస్కారసంపన్న మొనరించుటకు సూక్తులు ఆవశ్యకములు. కావుననే కర్తవ్యోపదేశకములై పెక్కు సూక్తులను 
సంస్కృతాం(ధ్రమహాకవులు సముచితముగ కావ్యరచనావసరమున సంతరించినారు. 

కవిత్రయ మహాభారతమునందలి వివిధ విషయములకు చెందిన సూక్తులను గ్రహించి తాత్సర్యముతో 
“భారతసూక్తుల”నుపేర డా. బులుసు వేంకటసత్యనారాయణమూర్తిగారు ప్రచురించుట ముదావహమైన 
విషయము. ఈ (గ్రంథము తృతీయ ముద్రణభాగ్యము నందుట పరమ శ్లాఘ్యము. బాలురకుకూడ విషయము 
సులభముగ (గ్రహింపవీలగునట్లు తాత్సర్యముకూడ రచింపబడినది. ఈ(గ్రంథము నొక్కదానిని (శ్రద్దగ పఠించుచో 
సర్వశతకసారము కరతలామలకమగుననుట అత్యుక్తి కానేరదు. 

ఈగ్రంథమింకను పెక్కు ముద్రణముల నందవలయుననియు, నిట్టి కృతులను డా.మూర్తిగారు 
ఇతోధికముగ కూర్చవలెననియు ఆకాంక్షించుచున్నాను. రచయితను హార్షికముగ అభినందించుచున్నాను. 


శుభమ్‌ 


వ్యాకరణ-న్యాయ విద్యాప్రవీణ జగన్నాథఘనపారీ వీధి 
విశ్వనాథ గోపాలకృష్ణ ఎం.ఏ తుమ్మలావ - రాజమండ్రి - 4 


ఆమోదము 


“వేదోఖిలో ధర్మమూలమ్‌” - సమస్త ధర్మమూలము వేదము. “వేదములకు నఖిల స్మృతి వాదములకు 
బహుపురాణ వర్గంబులకున్‌ వాదైన చోటులను దామూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్‌” అను వచనము భారతము 
వేద శాస్త్ర పురాణసారము అని చెప్పుచున్నది. “యదిహాస్తి తదన్య(త్ర యన్నేహాస్తి న తత్క్వచిత్‌ "అను ఆర్యోక్తి 
భారతమునందు లేనిది లేదని ధ్రువీకరించుచున్నది. 


కవిత్రయము మహాభారతాం(ధ్రీకరణముచే ఆంధ్రుల నను(గ్రహించినారు. అయినను సమగ్ర 
భారతాధ్యయనము ఆధునికకాలమున విరళ విరళమే. ఈస్టితిలో బాలురనుద్దేశించి భారతసారము 
నందించవలయునను సత్సంకల్పముతో డా. బులుసు వేంకటసత్యనారాయణమూర్తిగారు 'భారతసూక్తులు” 
సంకలనమొనర్చుటయేగాక తాత్సర్యముతో వాటిని విశదపరచి యున్నారు. 


ఈ([గ్రంథమునందు సత్యశీలత, అహింస, ఆరంభశీలత, ధర్మట్రీతి, విరక్తి, గురుశుశ్రూష, శరణాగత 
రక్షణ, ఇం(దియని(గహము, నమానత్వము మున్నగు గుణనంపదయు, నిర్యాపారత్వము, 
సప్తవ్యసనములు,అసూయ, లోభము, దీర్షవైరము మున్నగు దోషజాతము వివరింపబడుటచే సదసద్వివేకము 
ఈ(గంథాధ్యయనమువలన తప్పక సిద్ధించును. 


ఈ(గ్రంథమును చదివినవారు భారతాధ్యయనాసక్తులగుదురనుట సత్యము. (గ్రంథకర్త ప్రయత్నము 
సర్వథా అభినందనీయము. (గ్రంథము పునఃపునర్ముద్రణము నందుటయే దానికి తార్కాణము. లోకోపకార 
ప్రధానములగు నిట్టి గ్రంథములు అసంఖ్యాకములుగ ఈ[గ్రంథకర్త వెలయించవలయుననియు, సర్వేశ్వరుడు 


సర్వవిధముల వీరి ననుగ్రహింపవలయుననియు ఆశించుచున్నాను. 


ముందుమాట 


ధర్మో వివర్ష్హతి యుధిష్టిర కీర్తనేన 

పాపం (ప్రణశ్యతి వృకోదర కీర్తనేన 

శతృ ర్వినశ్యతి ధనంజయ కీర్తనేన 
మా(ద్రీసుతౌ కథయతాం నభవంతి రోగాః !! 


ప్రశస్తమైన పాండవచరిత్రమును మహాభారతముగ సంస్కృతమున వేదవ్యాసుడు రచించాడు. ఈ 
భారతం మొదట్లో 'జయ' అనేపేరుతో 8,800 శ్లోకములుగ గాథారూపంలో ఉండేది. కాలక్రమంలో అది 
ప్రక్షిప్తములతో సపాదలక్ష శ్లోక విసతమైంది. 

పంచమవేదంగ (ప్రసిద్దమైన మహాభారతం భారతీయభాషలన్నిటిలోకి అనునవదింబడింది. అందు 
దక్షిణదేశ భాషలలో తమిళమున (క్రీ.శ 8వశతాబ్దమున పెరుందేవనార్‌ అనుకవి రచించేడు. కన్నడంలో (క్రీ.శ 
10వశతాబ్దమున ఆదికవి పంప 'విక్రమార్జునవిజయము'” అనుపేర రచించేడు. తెలుగులో క్రీ.శ 11-14శతాబ్దుల 
మధ్యభాగంలో కవిత్రయంగ (ప్రసిద్దిపొందిన నన్నయభట్టు, తిక్కనసోమయాజి, ఎజ్టా(పైగ్గడలు రచించేరు. 

భారతాం(ధ్రీకరణంలో కవిత్రయంవారు చూపిన నేర్పు అనితరసాధ్యం. నాటికి 
నేటికి మహాభారతానికి సాటివచ్చే (గ్రంథం ఆంధ్రసాహిత్యంలో మరొకటి లేదనడం అతిశయోక్తి కాదు. కాబట్టే 
ఆం(ధమహాభారతం ధర్మశా(స్తజ్ఞులకు ధర్మశా(స్తం, ఆధ్యాత్మవిదునలకు వేదాంతం, నీతివిచక్షణులకు 
సర్వలక్ష్యసం(గ్రహం, ఐతిహాసికులకు ఇతిహాసం, పౌరాణికులకు పురాణసముచ్చయం అయింది. 

భారతం సూక్తులకు నిధి. చతుర్విధపురుషార్థసాధకములైన ఈసూక్తులు నిత్యజీవితానికి ఎంతో 
'ప్రయోజనకరములు. విద్యార్థిదశలోనే బాలబాలికలకు ఈసూక్తులు కంఠస్టము కావాలనే ఉద్దేశ్యముతో భారతం 
ఆదిపంచకమందలి 156 చిన్ని పద్యాలను తాత్పర్యంతో ముద్రించడం జరిగింది. 

ఈ పుస్తకం పూర్తిగ చదివినవారికి మహాభారతం చదవాలని ఆసక్తి కలుగుతుందని నా ఆశ. 1983లోను, 
1991లోను, 1993లోను మూడు ముద్రణలనాదరించిన ఆంధ్రపాఠకుల ఆదరణే ఈచతుర్ణ ముద్రణకు 
ఆవశ్యకతను కలిగించింది. 

తమ అమూల్యమైన అభిప్రాయములతో ఈపుస్తకానికి శోభను చేకూర్చిన ఆచార్యసార్వభౌమ శ్రీవేదుల 
సుబ్రహ్మణ్యశా'స్రిగారికి, వ్యాకరణ, న్యాయవిద్యాప్రవీణులు శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణగారికి నా నమస్సుమాంజలి. 
ఈము[ద్రణమునకుకూడ పూర్వ ముద్రణములకువలెనే ఆంధ్రపాఠకుల ఆదరణ లభింపగలదని నా ఆకాంక్ష. 


